మైనూర్‌ దత్తపీఠ ఆస్టాన విద్వాంసులు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తారణనామ సంవత్సర ఉగాది పురస్కార గ్రహీత, 
ఉత్తమ ఉపాధ్యాయ, కనకాభిష్లేక గ్రహీత, గండపెండేర నన్మానిత, 
సువ్ధఘంటాకంకణ, చక్రవిద, శ్రీవిద్యానిధి, శ్రీవిద్యారత్నాకర, శ్రీవిద్యా విశారద 


డా క్రోవి పార్థసారథి 
(పరమానందనాథ) 


లలితారహస్యోపనిషత్తు 
గ్రంథతర్త : 
డా క్రోవి పార్టసారథి (పరమానందనాథ) 


రీడర్‌ ఇన్‌ కామర్ట్‌ 
శాతవాహన కళాశాల, విజయవాడ. 


ప్రథమ ముద్రణ : జులై, 2005 
ప్రతులు : 1000 


హక్కులు : క్రోవి మంజూషకు చెందుతాయి 


వెల:రూ. 12-00 వెల :రూ. 15-00 


ప్రాప్తి స్థానములు 

క. మంజూష 

23-11/1-10/2, దేవీ నిలయం 
ఓగిరాలవారి వీధి, సత్యనారాయణపురం, 
విజయవాడ - 520 011. 

ఫోన్‌ : 0866-2530672 

సెల్‌ : 98497 85031 


శివకామేశ్వరి గ్రంథమాల 
41-22/4-36, భ్రమరాంబాపురం, 
క్యష్ణలంక, విజయవాడ - 13. 
ఫోన్‌ : 0866-2522824 


ముద్రణ : 

నిర్మలా ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 

26-6-3, పాపయ్య వీధి, గాంధీనగర్‌, 
విజయవాడ-3. ఫోన్‌ : 0866 - 2574828 


Lalitha Inner Pages (2nd Proof) 


క 


శ్రీ లలితారహహ్యఖనిషే 


వాతి 


మైసూర్‌ దత్తపీఠ ఆస్టాన విద్వాంసులు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తారణనామ సంవత్సర ఉగాది వురస్కార గ్రహీత, 
ఉత్తమ ఉపాధ్యాయ, కనకాభిషేక గ్రహీత, గండపెండేర నన్మానిత, 
నువర్థఘంటాకంకణ, చక్రవిద, శ్రీవిద్యానిధి, శ్రీవిద్యారత్నాకర, శ్రీవిద్యా విశారద 


జ క్రోవి పార్థసారథి 
(పరమానందనాథ) 


శివకామేశ్వరి గ్రంథమాల 
41-22/4-36, భ్రమరాంబాపురం, కృష్ణలంక, 
విజయవాడ - 520 013. ఫోన్‌ : 0866-2522824 


Lalitha Inner Pages (2nd Proof) 


లలితా రహస్యోపనిషత్తు అను ఈ గ్రంథము 


శ్రీవిద్యా పూర్ణాదీక్షాపరులు, ధర్మపురుష 
శ్రీ యాబలూరి లోకనాథశర్మ, శ్రీమతి విమలాకామేశ్వరి 
గార్లకు 
అంకితం యివ్వబడినది. 


Lalitha Inner Pages (2nd Proof) 


sy nerf where పాలా 
wu me, కిన అగ, fps yoy 
21] sha ri 
అత్‌ wre mri wer శా mari 
apr! wart feet TTT 
న TIN) 
are క 


a rar qe 
rr 2, Wr ear mera 


mime ah qf 
జ ఇషసళ్ళగ ghana orp pepe 
afl aft af] సస fear wmf rt 
gh కాక్‌ wep mentee arp | 


RHA, 


గా aya premripfrr ial pil 


మ క్ష వ. 


పరమహంస, పరివ్రాజకాచార్య, జగద్గురు 


శ్రీ సిద్దేశ్చ్వూూనంద భారతీస్వామి 


సిద్దేశ్వరీ పీఠాధిపతి - కుర్తాళం. 


MOUNASWAMY MUTT, CAMP OFFICE : 
Courtallam - 627 802 B1-C40, Kaalipeetam 5ఓ, 
(Via Tenkasi), 4th Line, Ravindra Nagar, 
Thirunelveli Dist. Guntur - 522 006. (A.P.) 
TAMILANADU. Ph : 0863 - 2231625 

Ph : 04633-283707 2256666 


ఆశీర్వాద శ్రీముఖము 


డాక్టర్‌ క్రోవి పార్ధసారథిగారు ఆధ్యాత్మిక గ్రంథరచనలో నిష్థాతులైన లారు. 
ముఖ్యముగా శ్రీవిద్యను గూర్చి, లలితాదేవిని గూర్చి తన్నో గ్రంథాలు రచించారు. 
లేంతో కృషి సాధన చేసిన భావుకులు. తమకు కలలో అనుభూతలైన ఈ లలితా 
రహస్యోపనిషత్తునకు పుస్తకాక్యతి కల్పించి సహ్యదయులకు అందిస్తున్నారు. 
పరమేశ్వరిని గురించిన తాత్వికచింతన ఈ గ్రంథములో భవ్యంగా భాసిస్తున్నది. 
చాలా విశేషాలు చక్కగా అవిష్కతమైనవి. 

కొన్ని సంవత్సరాల క్రిందట బ్రహ్మశ్రీ తాడేఫల్లి రాఘవనారాయణశాస్తి గారు 
“కుత్స్వుప్నుఃా అనే గ్రంథాన్ని అందించారు. బ్రహ్మాండ పురాణాంతర్గత మైన 
లలితాదేవికథ - రెండుచోట్ల కొద్ది తేడాలతో ఉంటే లాటి సమన్వయానికి అందులో 
ఒక రూఫకల్పన చేశారు. లారు బాలను ఉపాసించిన వారు. అందుచేతనే కావచ్చు. 
ఆ గ్రంథంలో ఆ దేవతకు ప్రాధాన్యం కనిపిస్తున్నది. 

స్వవ్నములలో, ధ్యానములలో తమకు కలిగిన అనుభఠాలను తెలిపిన 
సాధకులు అక్కడక్కడ ఉంటూనే ఉంటారు. అయితే ఈ విధంగా గ్రంథాలను 
దర్శించినవారు తక్కున. $ఖైనా ఇవి కైమక్తికములు. లానిలోని శాస్త్ర ప్రామాణ్యము 
ప్రధానము. ఫార్థసారథి గారి రచనలో ఆ నిబద్ధత ఉన్నది. కనుక గ్రంథోదయానికి 
కారణమేదైనా గ్రంథ గతవిషయము సముచితంగా, తత్వభావుకంగా వుంది. కనుక 
నహృదయులు ఆదరించగలరని భావిస్తున్నాను. విశేషించి ఈ గ్రంథాన్ని మాకు 
వరమాళ్వలైన శ్రీలోకనాథశర్మ గారికి అంకితం చేయటం లేంతో సంతోషించదగిన 
విషయము. 

వరలమేశ్వరిమైన శ్రీమాత పార్థసారఖిగారికి అభిఫ్టసిద్ధిని ప్రసాదించుగాక. 

నారాయణ స్పృతులతో 

న్‌ శే శల cin 


గణపతి సచ్చిదానంద స్వామీజీ, 


శ్రీ 


పూజ్య 


గ్ధాన విద్వాంసునిగా నియమిస్తున్న 


థిగారిని మైసూర్‌ దత్తపీఠ ఆస్తాన వి 


థి 


షష 


(Uy) 
© 
© 
N 
f 
న్‌ 
వ 
ల్సి 
ర! 
గ 
ళు 
జే 
గ్‌ 
os] 
అర్ర 
g 
శ 
క 
జ్జ 
ర 
న్డ్‌ 
వ్ల 
(Te) 
bia 
QI) 
uy 
ళం 
గ్ర 
అర్ర 
£ 
గ] 
2 
y= 
Ye) 
క 
స్ట 
2 


డా॥ కోవి పారసార 


వా. 


Lalitha Inner Pages (2nd Proof) 


ప్రణతులు 


2005వ సంవత్లరం ఫిబ్రవరి 25వ తారీకు రాత్రి, యథాప్రకారం 
స్మానం చేసి నిద్రకు ఉపక్రమించాను. కాని అంతకుముందు నుంచీ నాలో 
ఏదో తెలియని అలజడి. తపన. అది ఇది అని చెప్పలేను. మామూలుగా 
అమ్మవారి గురించి, ఉపనిషత్తుల గురించి ఆలోచిస్తున్నాను. కొద్దిరోజుల 
క్రితమే “ఆత్మ సాక్షాత్మారము' అనే గ్రంథం వ్రాయాలని నిర్ణయించుకున్నాను. 
పని జరుగుతోంది. కానీ ఈ రోజెందుకో సరిగాలేదు. అదే ఆలోచనలతో 
నిద్రకుపక్రమించాను. రాత్రివేళ నా కళ్ళముందు తేజోమయమైన తెల్లటి 
పెద్దకాంతి. ఆ కాంతిలో బక పుస్తకం తెరిచి ఉన్నది. దానిమీద 'లలితా 
రహస్యోపనిషత్తు' అని వ్రాసి ఉంది. ఒక చిన్నబల్లమ్‌ద ఉన్నది ఆ పుస్తకం. 
నేను ఆ పుస్తకం దగ్గరకు వెళ్ళాను. అందులో ఏముందో నాకు తెలుస్తోంది. 
ఆ ఉపనిషత్తును ఉపన్యాసంగా చెబుతున్నాను. వినేవారు ఎవరూ నా 
కంటికి కనిపించటం లేదు. అయినా ఉపన్యాసం మాత్రం ఆగటం లేదు. 

ఆ ఉపనిషత్తు కొన్ని భాగాలుగా కనిపిస్తోంది. పరమేశ్వరి తత్త్వము, 
స్యష్టి మంత్రము, యంత్రము, ముక్తి. ఈ విషయాల మీద ఉపన్మాసం 
సాగుతోంది. మధ్యలో మెలకువ వచ్చింది. గది అంతా చీకటి. ఎక్కడో 
కొంచెం వెలుతురు. ఇదంతా కలలా ఉన్నది. బయటకు వెళ్ళివచ్చి మళ్లీ 
పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. పూర్తిగా నిద్ర పట్టలేదు. అలా అని 
మెలకువగా లేదు. జాగ్రదవస్థకాదు. స్వష్మావస్థ అంతకన్నా కాదు. బయటి 
విషయాలేవీ తెలియటం లేదు. ఇందాక కనిపించిన పుస్తకం, కాంతి. 
మళ్లీ ఉపన్యాసం. ఈ రకంగా తెల్లవార్లూ నిరాఘాటంగా కొనసాగింది 
ఉపన్యాసం. 

తెల్లవారింది. విషయమంతా నా భార్యకు చెప్పాను. ఎక్కడిదీ 
లలితారహస్యోపనిషత్తు. నేను చదివిన వాటిలో ఎక్కడా లేదు. దీన్ని ఏమైనా 
గ్రంథస్థం చెయ్యమని ఆ తల్లి ఆదేశమా ? ఏమో ? తెలియదు. ఆ తరువాత 
కొద్దిరోజులకే “శివరామకృష్ణ క్షేత్రంలో రామకోటి ఉత్సవాలు వచ్చాయి. ఆ 
ఉత్సవాల సందర్భంగా ఆహ్వానితులైన ఉపన్యాసకులలో నా పేరులేదు. 
కనీసం వాళ్ళదగ్గర నుంచి ఆహ్వాన పత్రంకూడా అందలేదు. కాని ఒకరోజు, 
ఆ తేదీకి రావలసిన దూరదర్శన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీ ఓలేటి పార్వతీశం 
గారు రాకపోవటంవల్ల, ఉత్సవాల కార్యనిర్వాహకులు నాకు ఫోను చేసి 


Lalitha Inner Pages (2nd Proof) 


సాయంత్రం 7-00 గంటలకు మీ ఉపన్మాసం ఉన్నది. అన్నారు. ఎలాగూ 
ఖాళీయే కదా ! వెడదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడ ఏం చెప్పాలి? చూద్దాం. 
అనుకుని అక్కడికి వెళ్ళి ఉపన్యాసానికి కూర్చున్నాను. చేతులో నేను వ్రాసిన 
'దేవీ సప్తశతి భాష్యం ఉన్నది. కాని ఆ క్షణంలో కలలో కనిపించిన 
ఉపనిషత్తును గురించి చెబితే బాగుంటుందేమో? అనిపించింది. 
ఆలోచించే వ్యవధానం లేదు. వినేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమోననే 
భావనా లేదు. ఆ గంటసేపూ నాకల, ఉపనిషత్తు వీటిగురించే వివరించాను. 
అప్పడే, అక్కడే నిర్ణయించుకున్నాను దీన్ని గ్రంథస్థం చెయ్యాలని. అయితే 
ప్రారంభించిన పుస్తకం “ఆత్మసాక్షాత్కారం పూర్తి అయిన తరువాత, నా 
స్వష్మాన్న్షి నిజం చెయ్యటానికి ప్రారంభించాను. ఏడు అధ్యాయాలలో ఈ 
ఉపనిషత్తు వచ్చింది. ఇంకా వస్తుంది అనుకుంటూనే వ్రాస్తున్నాను. కాని 
ఉన్నట్టుండి పూర్తయిపోయింది. 

ఇది నా గొప్పతనం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీలేదు. ఆ 
పరమేశ్వరి కావాలనుకుని ఉంటుంది. నాతో వ్రాయించింది. నేను కేవలం 
నిమిత్తమాత్రుణ్ణి. ఇదంతా పరమేశ్వరి కృప. అంతే. 

గ్రంథరచనకు నాకు అన్నివిధాలా సహకరించిన నాభార్య రమాదేవికి 
కృతజ్ఞతలు. 

గతంలో వ్రాసిన గ్రంథాలలాగానే దీన్ని కూడా ఆదరిస్తారని భావిస్తూ... 
లలితా రహస్యోపనిషత్తు అను ఈ గ్రంథము శ్రీవిద్యా పూర్ణాటీక్షాపరులు, 
ధర్మపురుష శ్రీ యాబలూరి లోకనాథశర్మ, శ్రీమతి విమలాకామేశ్వరి 
గార్లకు అంకితం యివ్వబడినది. ఆ పరమేశ్వరి వారికి వారి కుటుంబ 
సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ 
పార్థివనామ సంవత్సర భవదీయుడు 
చైత్రబహుళ సప్తమి క్రోవి పార్ధసారథి 
శనివారం, 30-4-2005 (పరమానందనాథ) 

విషయసూచిక 
పరమేశ్వరి తత్త్వము 5. మంత్రము 
జగస్యష్టి 6. యంత్రము 


స్ఫూలశరీరము 7. ముక్తి 
మాయాస్వరూపము 


Lalitha 01 (2nd Proof) 


శ్రీ లలితారహస్యోపనిషత్తు 


ఒకటవ అధ్యాయము (పరమేశ్వరీ తత్వము) 


పూర్వకాలంలో ఒకసారి దేవతలంతా ఒకచోట చేరి పరతత్వాన్ని 
గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారు. దక్షిణ దిక్కుకు పాలకుడు, 
మృత్యుదేవత అయిన యముడు లేచి “ఈ జగత్తులో ఆయువు తీరిన 
వారందరినీ నేను తీసుకువస్తున్నాను. వారు చేసిన పాపపుణ్యాల ననుసరించి 
వారు స్వర్గసుఖాలు, నరకయాతనలు అనుభవిస్తున్నారు. ఇంతకీ జీవరాశి 
జన్మకు కారణం ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు. ఆ తరువాత 
పశ్చిమ దిక్కును పాలించే వరుణుడు లేచి “లోకంలో అనేక రకాల 
జీవజాలమున్నది. అందులో భూచరాలు, జలచరాలు, ఖగచరాలు ఇలా 
అనేక జీవులున్నాయి. ఇవన్నీ ఏ రకంగా ఉద్భవించాయి ?” అని అడిగాడు. 
తూర్పు దిక్కును పాలించేవాడు, దేవరాజు అయిన ఇంద్రుడు లేచి “జగత్తులో 
జీవరాశిని సృష్టిస్తున్నది చతుర్ముఖబ్రవ్మా. స్థితికారకుడు విష్ణువు. 
లయకారకుడు రుద్రుడు. ఈ త్రిమూర్తులవల్లనే జగత్తంతా ప్రవర్తిల్లుతున్నది. 
అయితే దేవతలంతా ఏ రకంగా ఉద్భవించారు ? ఈ త్రిమూర్తుల జననానికి 
కారణం ఏమిటి ? అనే విషయాలు మాత్రం బోధపడటంలేదు. ఓ సృష్టికరా! 
దేవతలందరిలోకీ నువ్వే ముందుగా పుట్టినవాడవు. కాబట్టి మా 
సంశయాలన్నీ నువ్వే తీర్చాలి. అసలు ఈజగత్తు ఏరకంగా ఆవిర్భవించింది? 
జగదావిర్భావానికి కారకులెవరు ? మొదలైన విషయాలన్నీ మాకు 
తెలియజెయ్యవలసింది” అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు, 
“దేవతలారా ! మీరడిగిన ప్రశ్నలకు సమాధానం పూర్తిగా నాక్కూడా 
తెలియదు. ఈ విషయాలన్నీ తెలిసినవాడు శ్రీమన్నారాయణుడు. ఆయనే 
డా! క్రోవిపారనారఖి ౩ 


విరాడ్రూపి. కాబట్టి మనమంతా ఆయన దగ్గరకు పోయి మనసంశయాలు 
నివృత్తి చేసుకుందాం.” అన్నాడు. దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణుని 
దగ్గరకు పోయి ఆయనను పరిపరివిధాల స్తుతించారు. వారి భక్తికి 
ప్రసన్నుడైన నారాయణుడు దేవతలనుద్దేశించి “మీరు వచ్చిన పనివమిటి? 
నావల్ల మీకు ఏంకావాలి ?” అన్నాడు. అప్పుడు (బ్రహ్మదేవుడు 
శ్రీమన్నారాయణునికి నమస్కరించి “దేవాధిదేవా ! మాకందరికీ చిన్న 
అనుమానం వచ్చింది. అసలు ఈ జగత్తు ఏ రకంగా సృష్టించబడుతోంది? 
దీనికి కారకులెవరు ? ఈ విషయాలు మాకు సవిస్తరంగా తెలియచేయ 
వలసినది” అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు “దేవతలారా! 
మీకందరికీ ఈ జగసృష్టి గురించి అనుమానం వచ్చింది. దాన్ని మీకు 
వివరిస్తాను. ఇది రహస్యాతి రహస్యమైనది. విద్వాంసులు మాత్రమే 
తెలుసుకోదగ్గది. లౌకికవాదులకు, ఆచారహీనులకు ఈ విషయాలు 
చెప్పరాదు. 

ఈ చరాచర జగత్తును సృష్టించినది ఆ పరమేశ్వరి. ఆవిడే సృష్టి 
స్థితి సంహారకారిణి. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా శూన్యంగా 
ఉండేది. ఆ శూన్యాన్నంతటినీ పరమేశ్వరి ఆవరించి ఉన్నది. పరమేశ్వరికి 
రెండు రూపాలున్నాయి. 1. నిరాకారము 2. సాకారము. సృష్టి ప్రారంభానికి 
ముందు ఆవిడ నిరాకారంగా ఉందేది. ఆ పరమేశ్వరి నుంచే ఈ జగత్తంతా 
ఆవిర్భవించింది. మళ్ళీ ఆవిడలోనే లయమవుతున్నది. ఆదేవి వల్లనే బ్రహ్మ, 
విష్ణువు, రుద్రుడు, ఇంద్రాది దేవతలు, అష్టవసువులు, దిక్పాలకులు, ఏకాదశ 
రుద్రులు, ద్వాదశాదిత్యులు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, మరుత్తులు 
అందరూ ఉద్భవించారు. ఆ పరమేశ్వరివల్ల ఒక్క దేవతలే కాదు, గరుడ, 
గంధర్వ, యక్ష కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, నాగగణాలన్నీ ఆవిర్భవించాయి. 


10 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


ఆ పరమేశ్వరియే సత్యమైనది, నిత్యమైనది శాశ్వతమైనది. భూమి, 
ఆకాశము, దశదిశలు, పైభాగము, క్రింది భాగము, మధ్యభాగము అంతా 
పరమేశ్వరి స్వరూపమే. నేల నీరు, నింగి అంతా పరమేశ్వరియే. ఆమె 
అద్వితీయము, అనన్యము, అజరామరము అయినది. ఆది మధ్యాంత 
రహితమైనది. ఆమె గతంలో (భూతకాలంలో) ఉన్నది. వర్తమానంలో 
ఉన్నది, భవిష్యత్తులో ఉంటుంది. త్రికాలరూపి ఆమె, త్రికాలాతీతమైనది 
ఆమె. ఆమెతో సమానమైన వారుగాని, అంతకు మించిన వారుగాని, 
ఎవరూ లేరు. ఆమె కామకళ, శృంగారకళ, సాదాఖ్యకళ. అండజాలు, 
శ్వేదజాలు, ఉద్చిజాలు, స్థావరాలు, జంగమాలు, పశువులు, పక్షులు, 
జంతువులు అన్నీ ఆమెవల్లనే ఆవిర్భవించాయి. ఆమెయే పరాశక్తి. శాంభవి. 
కాదివిద్య, హాదివిద్య ఆమెయే. ఆవిడే త్రిపురసుందరి. ఆ పరమేశ్వరియే 
ఈ జగసృష్టికి కారకురాలు” అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు “దేవా! 
ఆ పరమేశ్వరి ఈ సృష్టిని ఎలా చేసిందో వివరించండి” అన్నారు. చెప్పటం 
ప్రారంభించాడు శ్రీమన్నారాయణుడు. 


రెండవ అధ్యాయము (జగత్‌స్పష్టి) 

వికారాలు లేనిది. సత్యజ్ఞానానందమయమైనది. పరిపూర్ణమైనది. 
సనాతనముగా ఉన్నది. ఏకముగా ఉన్నది. రెండవది లేనిది. అదే పరబ్రహ్మ 
స్వరూపము. నిరాకారమైన ఆ పరబ్రహ్మయందు ఎడారులలో ఎండమావి 
లాగా, స్థాణువునందు దొంగవాడిలాగా, సృటికంలోని రేఖలులాగా అనిపిస్తూ 
తెలుపు, ఎరుపు, నలుపు గల సమాన త్రిగుణాలు కలిగి, అనిర్వచనీయమైన 
మూలప్రకృతి ఉన్నది. ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించిన పరబ్రహ్మమే 
సాక్షి చైతన్యము. 


డా॥ క్రోవి పార్ధసారథి 11 


గతంలో ప్రళయం వచ్చి జగత్తంతా నాశనమైపోయింది. ఆ 
సమయంలో కర్మ క్షయమైన జీవరాశి అంతటికీ మోక్షం సిద్ధించింది. 
కర్మక్షయం కాకుండా ఉన్న జీవరాశి, తమ కర్మను తమతో మూట కట్టుకుని 
మాయలో కలిసిపోయింది. ఇప్పుడు భూమి జలంలోను, జలం అగ్నిలోను, 
అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమందు, ఆకాశము అహంకారము 
నందు, అహంకారము మహత్తత్త్వమందు, మహత్తత్త్వము అవ్యక్తమందు 
లీనమయినాయి. ఈ అవ్యక్తమే “మాయి” అనబడుతుంది. ఈ రకంగా 
పంచభూతాలను, జీవరాశిని తనలో లీనం చేసుకున్నదయిన మాయ 
అనబడే అవ్యక్తము ఆ పరమేశ్వరిలో కలిసిపోయింది. అదే ఇప్పుడు మనం 
చెబుతున్న నిరాకారయై సృష్టి ప్రారంభానికి ముందున్న పరమేశ్వరి. 

ఈ పరమేశ్వర తత్వానికి రూపంలేదు. గుణంలేదు. లింగభేదం 
అసలే లేదు. ఇది తేజోమయమైన కాంతిపుంజము. బ్రహ్మవాదులు దీన్నే 
పరమేశ్వరుడు అనికూడా అంటారు. కాబట్టి దేవతలారా ! పరమేశ్వరుడు 
అన్నా పరమేశ్వరి అన్నా ఒకటే. ఈ రెండు పదాలకు తేడాలేదు. అది 
శివశక్తుల ఏకీకృత రూపము. 

సృష్టి ఆవిర్భావానికి ముందు, జగత్తునంతటినీ తనలో నిక్షిప్తం 
చేసుకున్న ఆ పరమేశ్వరి స్వరూపం ఒక్కటే ఉన్నది. ఆ పరమేశ్వరి ఇప్పుడు 
సృష్టి చెయ్యాలి అనుకుంది. సృష్టి ఎందుకు చెయ్యాలి ? తనలీలా వినోదం 
కోసం మాత్రం కాదు. అంతకుముందు ప్రళయం సంభవించినప్పుడు 
కర్మక్షయం కాకుండా, ఆ కర్మతోపాటుగా తనలో లీనమైపోయిన 
జీవులన్నింటికీ కర్మక్షయం చేసి వాటికి మోక్షం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే 
సృష్టి చెయ్యాలనుకున్నది ఆ పరమేశ్వరి. ఇక సృష్టి ప్రారంభమైంది. 
నిరాకారంగా ఉన్న ఆ పరమేశ్వరి నుంచి సత్త్వగుణ ప్రధానమైన అవ్యక్తం 


12 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


బయటకు వచ్చింది. ఇదే మాయ. ఈ అవ్యక్తము లేక మాయ అనేది 
పరమేశ్వరి అధీనంలోనే ఉంటుంది. ఈ మాయవల్లనే సృష్టిస్థితిలయాలు 
అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అవ్యక్తము నుంచి రజోగుణ ప్రధానమైన 
మహత్తత్త్వము పుట్టింది. ఇదే హిరణ్యగర్భుడు. ఈ మహత్తత్త్వము నుంచి 
తమోగుణ ప్రధానమైన అహంకారం పుట్టింది. అదే విరాడ్రాపము. ఈ 
రకంగా పరమేశ్వరి నుంచి అవ్యక్తము (మాయ) మహత్తత్త్వము 
(హిరణ్యగర్భుడు) అహంకారము (విరాడ్రూపము) ఆవిర్భవించాయి. 

ఈ అహంకారంనుంచే నామరూపాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది. 
ముందుగా రూపాత్మక జగత్తు. అహంకారము నుంచి పంచభూతాల 
సూక్ష్మరూపాలయిన తన్మాత్రలు ఆవిర్భవించాయి. అవే శబ్ద స్పర్శరూప 
రస గంధాలు. ఆ తరువాత తన్మాత్రల స్థూల రూపాలయిన పంచభూతాలు 
ఆవిర్భవించినాయి. పంచభూతాలలో ముందుగా పుట్టింది ఆకాశము. 
ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము, 
జలంనుంచి భూమి, భూమినుంచి ఓషధులు, ఓషధులనుంచి వనస్పతులు, 
వనస్పతుల నుంచి అన్నము వచ్చింది. ఈ రకంగా రూపాత్మకమైన జగత్తు 
ఏర్పడింది. ఇక నామాత్మకమైన జగత్తు. అవ్యక్తము నుంచి ముందుగా 
ఓంకారము పుట్టింది. ఓంకారము నుంచి అకార ఉకార మకారాలు 
పుట్టాయి. వాటి నుంచి అక్షర సమామ్నాయం పుట్టింది. అక్షరాల నుంచి 
పదాలు, వాక్యాలు, మంత్రాలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, సంగీతము, 
సాహిత్యము ఏర్పడ్డాయి. ఈ రకంగా ఆ పరమేశ్వరి నుంచే నామ 
రూపాత్మకమైన జగత్తు ఏర్పడింది. 

ఇప్పుడు పంచభూతాలు పంచీకరణ చెయ్యబడ్డాయి. పంచభూతాలలో 
మొదటగా ఆకాశం పుట్టింది. ఆకాశంలో దానియొక్క లక్షణం శబ్దము 


డా॥ క్రోవి పార్థసారథి 13 


మాత్రమే ఉన్నది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు లక్షణం 
స్పర్శ. అందుచేత వాయువులో ఆకాశ లక్షణమైన శబ్దము, వాయు 
లక్షణమైన స్పర్శ ఉన్నాయి. తరువాత వాయువు నుంచి అగ్ని వచ్చింది. 
అగ్ని లక్షణము తేజస్సు. అగ్నియందు ఆకాశ లక్షణమైన శబ్దము, వాయు 
లక్షణమైన స్పర్శ, అగ్ని లక్షణమైన, తేజస్సు (అదే రూపము) మూడూ 
ఉన్నాయి. అలాగే అగ్నినుంచి జలము వచ్చింది. జలముయొక్క లక్షణము 
రసము. జలము నందు శబ్దస్పర్శ రూపరసములు ఉన్నాయి. జలమునుండి 
భూమి ఏర్పడింది. భూమి లక్షణము గంధము. భూమియందు శబ్ద స్పర్శ 
రూప రసగంధాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలలో గుణ త్రయాన్ని 
కలిపి అనంతకోటి బ్రవ్మాండాలను, ఆ (బ్రహ్మోండాలకు తగిన లోకాలను, 
ఆ లోకాలకు తగిన గోళాలను, స్టూలశరీరాలను సృష్టించింది పరమేశ్వరి. 


పరమేశ్వరి పంచ మహాభూతాల యొక్క రజోగుణాన్ని నాలుగు 
భాగాలుగా చేసి, అందులో మూడు భాగాల నుంచి ప్రాణశక్తిని, నాల్గవ 
భాగంతో కర్మేంద్రియాలను సృష్టించింది. తరువాత పంచ మహాభూతాల 
యొక్క సత్త్వగుణాన్ని నాలుగు భాగాలు చేసి, అందులోని మూడు భాగాల 
నుంచి అంతఃకరణ చతుష్టయాన్నిి నాల్గవ భాగంతో జ్ఞానేంద్రియాలను 
సృష్టించింది. ఇం(దియ పాలకులను సృష్టించింది. ఇప్పుడు పంచభూతాల 
తమోగుణమైన అహంకారముతో స్థూలశరీరాలను సృష్టించింది. ఈ రకంగా 
జగత్తులో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్తూల సూక్ష్మ శరీరాలను 
సృష్టించటం జరిగింది. ఇప్పుడు ఆ పరమేశ్వరి తాను సృష్టించిన స్తూల 
శరీరాలలో ప్రవేశించాలనుకుంది. అనుకున్నదే తడవుగా బ్రహ్మరంధ్రం 
ద్వారా స్థూలశరీరాలన్నింటియందు వ్యాపించి సర్వవ్యాపకమైంది అన్నాడు 
శ్రీమన్నారాయణుడు. 


14 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


మూడవ అధ్యాయము (స్టూలశరీరము) 


దేవదేవా! ఆ పరమేశ్వరి ఈ జగత్తును సృష్టించింది. జ్ఞానేంద్రియాలు, 
కర్మేంద్రియాలు సృష్టించింది. మరి మిగిలిన దేహము, అంగాలు ఏ రకంగా 
ఏర్పడ్డాయో వివరించండి అన్నారు దేవతలు. ఆ మాటలు విన్న 
నారాయణుడు చెప్పటం మొదలుపెట్టాడు. 


దేవతలారా ! పరమేశ్వరి పంచీకృత మహాభూతాల సాయంతో 
వ్యష్టిరూపం లోను, సమిష్టి రూపంలోను స్టూలదేహాలను యధాప్రకారం 
సృష్టి చేయటం జరిగింది. ఆ దేహాలలో కపాలము, చర్మము, నరాలు, 
ఎముకలు, మాంసము, గోళ్ళు మొదలైనవి పృథివి అంశలు. రక్తము, 
మూత్రము, లాలాజలము, స్వేదము మొదలైనవి జలముయొక్క అంశలు. 
ఆకలి, దప్పిక, ఉష్ణము, మోహము, మైధునము మొదలైనవి అగ్నియొక్క 
అంశలు. నడచుట, దాటుట, శ్వాసవిడచుట, పీల్చుట మొదలైనవి వాయువు 
యొక్క అంశలు. కామక్రోధాలు ఆకాశముయొక్క అంశలు. ఈ రకంగా 
కర్మసంచితము, చర్మాదులతోకూడినది, బాల్యాద్యవస్థలను అభిమానించేది, 
బహుదోషాలకు ఆశయము అయిన స్థూలదేహము ఆవిర్భవించింది. 

ఇక సూక్ష్మదేహము ఏ విధంగా వచ్చింది అంటే, పంచభూతాల 
రజోగుణాన్ని నాలుగు భాగాలుగా చేసి అందులోని మూడు భాగాలనుంచి 
ప్రాణాన్ని సృష్టించటం జరిగింది. ప్రాణాలు ఐదు రకాలు. అవి 1. ప్రాణ 
2. అపాన 3. వ్యాన 4. ఉదాన 5. సమాన వాయువులు. 


1. ప్రాణవాయువు : ఇది హృదయమందుంటుంది. దీనికి అధిష్టాన 
దేవత 'విశిష్టకుడు”, ఇది శ్వాసాదులను ఇడపింగళనాడుల గుండా బయటకు 
పంపుతుంది. 


డా॥ క్రోవి పార్థసారథి 15 


2. అపాన వాయువు : ఇది గుదస్థానంలో ఉంటుంది. దీనికి 
అధిష్టానదేవత విశ్వకర్త. ఇది అధోముఖంగా సంచరిస్తూ శుక్లము, మలము, 
మూత్రము, రక్తములను కుహూనాడి, సినీవాలి నాడుల ద్వారా బయటకు 
పంపుతుంది. దీనిచే మలమూత్రాలు అధోముఖంగా విసర్జించబడతాయి. 


3. వ్యానవాయువు : ఇది నాభిస్థానంలో ఉంటుంది. దీనికి 
అధిష్టానదేవత “విశ్వయోని' ఇది బయటి శీతోష్టాలను లోపలకు, లోపలి 
శీతోష్టాలను బయటకు పంపుతూ ఉంటుంది. భుజించిన ఆహారాన్ని 
శరీరమంతా వ్యాపింపచేస్తుంది. 

4. ఉదాన వాయువు : ఇది కంఠస్థానంలో ఉంటుంది. దీనికి 
అధిష్టాన దేవత 'అజడు’ ఇది మనసుయొక్క సంకల్ప వికల్పాలను మాటల 
రూపంలో వెల్లడిస్తుంది. సుషుష్యవస్థలో ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని 
తనకు కారణమైన అజ్ఞానంలో మునిగిపోతుంది. జాగ్రదావస్థలో 
ఇంద్రియాలను వాటి వాటి స్థానాలలో నిలబెడుతుంది. ఈ వాయువు 
సుషుమ్నగుండా సహస్రారందాకా సంచరిస్తుంది. 

5. సమానవాయువు : ఇది శరీరంలోని అన్ని అంగాలయందు 
సమానంగా వ్యాపించి ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత *'జయుడు”. 
ఇది జఠరాగ్నిని ప్రజ్వలింపచేసి తిన్న ఆహారాన్ని అరిగించి శరీరంలోని 
డెబ్బెరెండు వేల నాడీ మండలానికి సమానంగా అందిస్తుంది. 

ఉపవాయువులు కూడా ఐదు ఉన్నాయి. వీటిలో 1. నాగవాయువు 
వాంతిని కలిగిస్తుంది. 2. కూర్మవాయువు కనురెప్పలను కదిలిస్తుంది. 8. 
కృకరవాయువు తుమ్ములను కలిగిస్తుంది. 4. దేవదత్త వాయువు 
ఆవలింతలు కలిగిస్తుంది. 5. ధనుంజయ వాయువు శరీరమంతా వ్యాపించి 
శరీరాభివృద్ధిని కలిగిస్తుంది. 


16 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


ఇక పంచభూతముల రజోగుణముయొక్క నాల్లవభాగంతో 
కర్మేంద్రియాలను సృష్టించటం జరిగింది. వాక్కు పాణి, పాదము, గుదము, 
ఉపస్థ అనేవి కర్మేంద్రియాలు. మాట్లాడటము, ఇవ్వటము, నడవటము, 
విడుచుట, ఆనందించటము అనేవి కర్మేంద్రియాల విషయాలు. అగ్ని, 
దేవేంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, ప్రజాపతి, కర్మేంద్రియాలకు వరుసగా 
అధిష్టాన దేవతలు. 

ఇక పంచభూతముల సత్త్వగుణాన్ని నాలుగు భాగాలు చేసి, 
అందులోని మూడు భాగాలతో అంతుకరణను సృష్టించటం జరిగింది. 
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి అంతకరణ చతుష్టయము. 
ఆలోచించటము, నిశ్చయించటము, స్మరించటము, అభిమానించటము, 
అనుసంధానము చేయటము, అనేవి అంతఃకరణ విషయాలు. గళము, 
వదనము, నాభి, హృదయము, భ్రూమధ్యము అనేవి అంతఃకరణ స్థానాలు. 
చంద్రుడు, విష్ణువు, చతుర్ముఖబ్రహ్మ శంభుడు అంతఃకరణ చతుష్టయానికి 
వరుసగా అధిష్టాన దేవతలు. పంచభూతాల సత్వగుణం నాల్గవ భాగంతో 
జ్ఞానేంద్రియాలను సృష్టించటం జరిగింది. శోత్రము, చర్మము, చక్షువు, 
జిహ్వ, ఘ్రూణము అనేవి జ్ఞానేంద్రియాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 
జ్ఞానేంద్రియాల విషయాలు. దిక్కులు, వాయువు, భానుడు, వరుణుడు, 
అశ్వనీ దేవతలు జ్ఞానేంద్రియాలకు వరుసగా అధిష్టాన దేవతలు. ఇక 
పంచకోశాలు. 1. అన్నమయ 2. ప్రాణమయ 3. మనోమయ 4. 
విజ్ఞానమయ 5. ఆనందమయ కోశాలనే పంచకోశాలంటారు. అన్న 
రసముతో జన్మించి, అన్న రసముతో వృద్ధి చెంది, అన్న రసమైన ప్పథివిలోనే 
లీనమయ్యేది అన్నమయకోశము. ఇదే స్థూలదేహము. కర్మేంద్రియాలతో 
కూడిన ప్రాణమే ప్రాణమయకోశము. కర్మేంద్రియ సహితమైన మనస్సు 


డా॥ క్రోవి పార్ధసారథి 17 


మనోమయకోశము. ఈ మూడు కోశముల సమూహమే లింగదేహము. 
ఇదే సూక్ష్మదేహము. స్వస్వరూప జ్ఞానముతో ప్రకాశించేది ఆనందమయ 
కోశము. ఇదే కారణదేహము. 

జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, పంచభూతాలు, అంతః 
కరణ చతుష్టయము, కామము, కర్మము, తమస్సు (అవిద్య). ఈ ఎనిమిది 
గల దేహము అష్టపురము. ఆ పరమేశ్వరి ప్రతిదేహంలోనూ ప్రవేశించి 
బుద్ధియందుండి “విశ్వుడు”' అనబడింది. విజ్ఞానాత్ముడని, చిదాభాసుడని, 
విశ్వుడు అని, వ్యావహారికుడని, కర్మభవుడని, స్టూలశరీరాభిమాని అని 
అతనికి పేర్లు. ఒక్కొక్క సూక్ష్మదేహమందు ప్రవేశించిన సూత్రాత్మ మనస్సు 
నధిష్టించి 'తెజసుడు అని పిలవబడింది. ఇతడికి తైెజసుడు, ప్రాతిభాసికుడు, 
స్వప్పకల్పికుడు అని పేర్లు. ఆ పరమేశ్వరి మాయతో కలిసి ఒక్కొక్క కారణ 
దేహమందు (ప్రవేశించి ప్రాజ్ఞుడు” అనబడింది. ఇతడికి ప్రాజ్ఞుడు, 
అవిచ్చిన్నుడు, పారమార్ధికుడు, సుషుస్త్వభిమాని అని పేర్లు. వేదాంత 
శ్రవణం వల్ల ప్రాప్తించే ఫలితము ప్రాజ్ఞుడికే చెందుతుంది. 

జీవుడికి జాగ్ర, స్వప్పు సుషుప్తి, తురీయము, తురీయాతీతము అనే 
ఐదు అవస్థలున్నాయి. ఆయాదేవతల అనుగ్రహంతో, జ్ఞానేంద్రియాలతో, 
శబ్బాది విషయ గ్రహణ జ్ఞానము జాగ్రదావస్థలో జరుగుతుంది. 
జాగ్రదావస్థలో జీవుడే సర్వకర్శలకు కర్త, భోక్త అవుతున్నాడు. 

వాగాదికరణములు ఉపరమించినప్పుడు, గ్రాహ్యగ్రాహకరూపాలు 
సృష్టించటమే స్వప్నావస్థ. జాగ్రదావస్థలో విశ్వుడుగా ఉన్న జీవుడే 
స్వప్నావస్థలో తైజసుడుగా నాడీమండలములో సంచరిస్తూ విషయాలను 
సృష్టించుకుని, స్వేచ్చగా అనుభవిస్తాడు. 


18 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను బంధించి, మనస్సును కూడా 
నశింపచేసిన స్థితే తురీయము. తురీయస్థితి చేరినవాడే జీవన్ముక్తుడు. 
తురీయాతీతుడు విదేహ ముక్తుడు. ఈ రకంగా ఆ పరమేశ్వరి స్తూల 
శరీరాన్ని ఆవిర్భవింపచేసింది. అన్నాడు శ్రీమన్నారాయణుడు. 

నాల్లవ అధ్యాయము (మాయాస్వరూపము) 

“దేవదేవా ! శ్రీమన్నారాయణా ! పరమేశ్వరి ఈ జగత్తును సృష్టించింది 
సరే ! ఆవిడ మాయా స్వరూపిణి అంటారు కదా ! అసలు మాయ అంటే 
ఏమిటి ? ఆ మాయా స్వరూపాన్ని వివరించవలసినది” అన్నాడు సృష్టికర్త 
అయిన బ్రహ్మదేవుడు. శ్రీమన్నారాయణుడు చెప్పటం మొదలుపెట్టాడు. 

అనాది అయినది, అంతము గలది, ప్రమాణాలకు, అ(ప్రమాణాలకు 
సాధారణమైనది మాయ. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. సదసత్తు 
అంతకన్నా కాదు. స్వయముగా అధికమైనది. వికారములు లేనిది. 
నిరూపించటానికి వీలైన లక్షణాలు లేనిది మాయ. 


జీవులకు అజ్ఞానము నశించి పోగా, సత్త్వగుణ ప్రధానులైన వారికి 
ఆత్మ సాక్షాత్మారము కలుగుతుంది. అజ్ఞానులకు అది సాధ్యంకాదు. 
వికారాలకు అనగా మార్పులకు తల్లియై, శాశ్వతమైన భగవదాజ్ఞా 
రూపమైనది మాయ. ఈ మాయవల్లనే జగత్తులో అనేక సంఘటనలు 
చోటు చేసుకుంటున్నాయి. దీనివల్లనే జగత్తు నిర్మించబడుతున్నది. మాయ 
అనేది పరమేశ్వరిని ఆశ్రయించి ఉంటుంది. ఇది గౌరవమైనది. అంతము 
గలది. పుట్టించేది. భూతములందు (ప్రకాశించేది. తెలుపు ఎరుపు నలుపు 
మొదలుగా గల అనేక రంగులు గలది. రకరకాల రూపాలు గలది. కోరికలు 
కలిగించేది. కోరికలు తీర్చేది. విషయ శూన్యమైనది. ఈ మాయవల్ల 
ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. నిత్యము, సత్యము, శాశ్వతము 
డా॥క్రోవి పార్థసారథి 19 


అయినది ఆ పరమేశ్వరి. కాని మాయా ప్రభావంతో భగవంతుడు లేడు 
అనిపిస్తుంది. అశాశ్వతమైన జగత్తు శాశ్వతము అనిపిస్తుంది. భార్యా బిడ్డలు, 
ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఇవన్నీ నిజం అనిపిస్తుంది. లోకంలో జీవి 
వాటికోసమే ప్రాకులాడతాడు. కాని ఇవన్నీ నశించిపోయేవే. ఎడారియందు 
ఎండమావిలాగా, సూర్యకాంతిలో ముత్యపుచిప్ప వెండి పాత్రలా కనిపించి 
నట్లుగా, మాయా ప్రభావంచేత అశాశ్వతమైనవన్నీ శాశ్వతంగా కనిపిస్తాయి. 
అనిత్యమైనవి నిత్యంగా అనిపిస్తాయి. ఈ మాయా ప్రభావంచేతనే 
మానవుడు తాను సృష్టించిన ద్రవ్యాన్ని సంపాదించటానికి తానే పరుగులు 
పెడతాడు. ఈ జగత్తంతా నిజమనే భ్రమలో ఉంటాడు. ఈ మాయ ఎంత 
గొప్పది అంటే, తన కళ్ళ ఎదురుగా జీవులు మరణిస్తున్నా కట్టడాలు 
కూలిపోతున్నా వస్తువులు నశిసిస్తున్నా మానవుడు అది నిజమని 
నమ్మలేడు. చివరకు తన జీవితం శాశ్వతం కాదు. అని తెలిసికూడా 
దానిమీద వ్యామోహం వదులుకోలేడు. అహంకార మమకారాలనుంచి 
బయటకు రాలేడు. జీవుడు అవిద్యా సంబంధంచేత మాయ అనే వలలో 
గట్టిగా చిక్కుకుపోయాడు. సృష్టి జరిగేటప్పుడు ముందుగా అవ్యక్తము, 
మహత్తత్త్వము, అహంకారము వచ్చినాయి. అహంకారము నుంచి 
తన్మాత్రలు, వాటినుంచి పంచభూతాలు ఆవిర్భవించాయి. అయితే 
సృష్టిక్రమంలో మొదటిదయిన అవ్యక్తమే మాయ. అవ్యక్తము అంటే కంటికి 
కనిపించనిది. అదే మాయ. ఈ మాయ పరమేశ్వరుణ్ణి ఆవరించి 
ఉంటుంది. అంటే జీవుడికీ, పరమేశ్వరుడికీ మధ్యన అడ్డుగా ఉంటుంది. 
ఈ మాయను గనక ఛేదించగలిగితే ఆత్మ సాక్షాత్మారమవుతుంది. 


మాయ అనేది నీటి గుంటలో నాచువంటిది. ఈ నాచును దూరంగా 
కత్రోసేస్తే వెళ్ళిపోతుంది. కాని మళ్ళీ వచ్చి చేరుతుంది. అలాగే వేదాంత 
విచారము, సజ్జన సాంగత్యము చేసినంత కాలము ఈ మాయ వదలి 


20 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


వేసినట్టుగా కనిపిస్తుంది. కాని ఆ తరువాత వెంటనే వచ్చి చేరుతుంది. 
అంటే విషయవాంఛలయందు మనసు ఎప్పుడయితే లగ్నమవుతుందో, 
అప్పుడు మాయ ఆవరించింది అని అర్థం. అయితే ఈ మాయ 
పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది కదా. దీనివల్ల ఆయనకు అపాయం 
లేదా ? అంటే - జగత్తులో ప్రతిప్రాణి మాయకు లోబడే ఉంటుంది. ఆ 
పరమేశ్వరి ఒక్కతే మాయకు అతీతురాలు. మాయ అనేది పరమేశ్వరి 
అధీనంలోనే ఉంటుంది. పాము కోరలలో ఉన్న విషంవల్ల పాముకు ఏ 
రకంగానూ హాని జరగదు. కాని దానిచేత కాటు వేయబడ్డ ఇతరులకు 
మాత్రం హాని జరుగుతుంది. అలాగే పరమేశ్వరిని ఆవరించిన మాయవల్ల 
ఆమెకు ఏ అపకారము జరగదు. 


మాయచేత కప్పబడిన మానవుడు, తాను మాయా ప్రభావానికి లోనై 
ఉన్నాను అని తెలుసుకున్నట్లెతే, మాయ అతన్ని వదిలిపెడుతుంది. దెయ్యం 
పట్టి పిచ్చివేషాలు వేస్తున్న మనిషికి, తనకు దెయ్యం పట్టిందనే విషయం 
తెలిస్తే ఆ దెయ్యం మరుక్షణమే అతని వదలివేస్తుంది. అలాగే మాయకూడా. 
నిద్రపోతున్నప్పుడు స్వప్నం వస్తుంది. అందులో రకరకాల విషయాలు 
అనుభవంలోకి వస్తాయి. కాని నిద్ర లేచిన తరువాత అదంతా కల, భ్రాంతి 
అనిపిస్తుంది. అదేవిధంగా కంటికి కనిపించే ఈ జగత్తంతా భ్రమ అని 
నిశ్చయంగా తెలుసుకోగలిగితే మాయ తొలగిపోతుంది. మాయ విడిపోతే 
భగవస్సాక్షాత్మారము జరుగుతుంది. అదే ఆత్మసాక్షాత్మారము. 


జీవాత్మ పరమాత్మలమధ్య మాయ అనే తెర ఉన్నది. అది పరమాత్ముని 
దర్శించటానికి అడ్డుగా ఉన్నది. ఆ తెరగనక తొలగించగలిగితే ఆత్మదర్శన 
మవుతుంది. 

మాయ రెండు విధాలు 1) అవిద్యామాయ 2) విద్యామాయ. 


డా॥ క్రోవి పార్ధసారథి 21 


1) అవిద్యామాయ : ఇదే అజ్ఞానము. ఇది కామ, క్రోధ, లోభ, 
మోహ, మద, మాత్సర్యములని ఆరురకాలుగా ఉంటుంది. దీనివల్లనే 
మానవుడికి నేను నాది అనే అహంకార మమకారాలు ఏర్పడతాయి. ఈ 
కారణంగానే మానవుడు సంసారానికి బందీ అవుతున్నాడు. 

2) విద్యామయ : ఇది భగవంతుని సన్నిధికి తీసుకుపోతుంది. 
విద్యామాయ వివేకము, వైరాగ్యము అని రెండు విధాలుగా ఉన్నది. దీనిని 
ఆ(శయించిన వారు భగవంతుని శరణు పొందుతారు. 

విద్యామాయ వ్యక్తం కాగానే అవిద్యామాయ తొలగిపోతుంది. 
మురికిగా ఉన్న నీటిలో సూర్యచంద్రుల ప్రతిబింబం కనిపించదు. అలాగే 
మాయ అనే పొర తొలగిపోనంత వరకు, నేను నాది అనే అహంకార 
మమకారాలు నశించనంత వరకు, పరమేశ్వర సాక్షాత్మారం జరగదు. 

పరమేశ్వరుడనే సూర్యుడు ఈజగత్తును ప్రకాశింపజేస్తున్నాడు. కాని 
చిన్న మబ్బు తునక గనక అద్దు వచ్చినట్లెతే సూర్యుడు కంటికి కనిపించడు. 
అలాగే మాయ అనే తెర పరమేశ్వరుణ్ణి మనం చూడకుండా కప్పివేస్తుంది. 

చెరువులో నాచు పేరుకొని ఉన్నది. దాన్ని చెదరగొట్టినా మళ్ళీ వచ్చి 
యథాస్థితికి చేరుతుంది. కాని దానికి ఏదైనా ఒక కర్ర అడ్డుగా పెడితే, 
అది తిరిగిరాదు. అలాగే జ్ఞానము అనే కర్రతో మాయను నిరోధించినట్లైతే 
పరమాత్మ దర్శనం కలుగుతుంది. 

నిర్మలమైన ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. అలాంటప్పుడు 
ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైతే, సూర్యుడు కనిపించడు. ఆ 
సమయంలో జ్ఞానజ్యోతులు అనే పెనుగాలులు వీచినట్టెతే, అజ్ఞానపు చీకట్లు 
తొలగిపోయి ఆత్మసాక్షాత్మారం జరుగుతుంది. 

మాయకు ఎవరూ అతీతులు కారు. జ్ఞానజ్యోతుల చేత మాత్రమే 
మాయను ఛేదించాలి” అన్నాడు శ్రీమన్నారాయణుడు. 


22 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


wu 


Lalitha 01 (2nd Proof) 


ఐదవ అధ్యాయము (మంత్రము) 


శ్రీమన్నారాయణా ! భూలోకంలో మానవులకు ఇహము పరము 
రెండు కావాలి. అలాంటప్పుడు ఆ దేవిని ప్రసన్నం చేసుకోటానికి మంత్రం 
ఏదైనా ఉన్నదా ? ఉంటే దాని వివరాలు ఏమిటో చెప్పవలసినది” అన్నాడు 
ఈశ్వరుడు. చెప్పటం మొదలు పెట్టాడు శ్రీమన్నారాయణుడు. 

ఆపరమేశ్వరి సృష్టిస్థితి లయాలకు కారణభూతమై త్రిమూర్తులను, 
త్రిశక్తులను సృష్టించినది. త్రిశక్తులు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహా 
సరస్వతి. లోకంలోని మానవులకు శక్తినిచ్చేది కాళి, సంపదలనిచ్చేది లక్ష్మి, 
జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతి. ఈ రకంగా ఈ ముగ్గురూ ఇహపరాలు 
ఇస్తుంటారు. (త్రిమూర్తి స్వరూపమైనది, త్రిశక్తి స్వరూపమైనది. అయిన 
ఆ దేవియొక్క మంత్రంలో త్రిశక్తుల బీజాలే ఉంటాయి. 

పరమేశ్వరిని జపించే మంత్రాలు మూడు. అవి 1. బాలామంత్రము 
2. పంచదశి మహామంత్రము 3. షోడశి మహామంత్రము 


1. బాలా మంత్రము : ఈ మంత్రంలో పరమేశ్వరిని బాలాత్రిపుర 
సుందరిగా జపిస్తారు. ఈమె తొమ్మిది సంవత్సరాలున్న కన్య. బాలా 
మంత్రంలో టత్రిశక్తుల బీజాలుంటాయి. అవి. ఐం - వాగ్భవ బీజము, క్రీం 
- కామరాజ బీజము, సౌః - శక్తి బీజము. ఈ మూడు బీజములు ఇదే 
వరుసలో ఉంటాయి. అయితే అనులోమ విలోమంగా ఉంటాయి. 
అందుచేత ఈ మంత్రానికి శక్తి ఎక్కువ. 

బాలామంత్రానికి దక్షిణామూర్తి బుషి, పంక్తి ఛందస్సు, బాలాత్రిపుర 
సుందరి దేవత, ఐం బీజం, సౌః శక్తి, క్లీం కీలకం. న్యాసము : ఐం । క్లీం! 
సౌః। సౌః। క్రీం ఐం. మంత్రము - ఐం క్రీం సౌః సౌః క్తీం ఐం. 
డా॥క్రోవి పార్థసారథి 2౩ 


పంచదశీ మహామంత్రము : ఇది పదిహేను అక్షరాలతో కూడి 
మూడు ఖండాలుగా ఉంటుంది. ఆ ఖండాలనే కూటములు అని కూడా 
అంటారు. అవి 1. వాగ్భవకూటమి, 2. కామరాజకూటమి 3. శక్తికూటమి 


ఈ మంత్రంలోని వాగ్భవకూటమిలో నాలుగు, కామరాజ కూటమిలో 
ఐదు, శక్తికూటమిలో మూడు వెరసి పన్నెండు బీజాలుంటాయి. ప్రతి 
కూటమికి చివర హ్రీంకారముంటుంది. ఈ రకంగా మంత్రంలో మొత్తం 
పదిహేను వీజాక్షరాలుంటాయి. 

భాషకు అక్షరాలు యాభై. అందులో అచ్చులు పదహారు. అచ్చులన్నీ 
శక్తి రూపాలు, హల్లులు శివరూపాలు. ఈ రకంగా ఉన్న అక్షరాలు మొత్తాన్ని 
మూడు భాగాలుగా చేసింది పరమేశ్వరి. 


1. అ నుంచి అః వరకు మొదటి భాగము, 2. క నుంచి త వరకు 
రెండవ భాగము, 3. థ నుంచి స వరకు మూడవ భాగము 

ఈ మూడు భాగాలలో సత్త్వరజస్తమో గుణాలు, (త్రిమూర్తులు, 
త్రిశక్తులు, జాగ్రస్వప్న సుషుప్తులు, చంద్ర సూర్యాగ్ని దేవతల తత్త్వాలు 
చేర్చబడ్డాయి. అలాగే ఈ భాగాలలో మహాత్రిపురసుందరి, కామేశ్వరి, 
భగమాలిని, నిత్యక్షిన్నా భేరుండా, వహ్నివాసిని, మహా వజ్రేశ్వరి శివదూతి, 
(రౌద్రి) త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, 
జ్వాలామాలిని, చిత్ర మొదలయిన షోడశ నిత్యలను, చంద్రకళలను చేర్చటం 
జరిగింది. శివ, శక్తి మాయ, శుద్ధ విద్య, జలము అనే ఐదు తత్స్వ్వాలకు 
సంబంధించిన మొదటి ఖండాన్ని వాగ్భవకూటమి అంటారు. అదే 
అగ్నిఖండము. తేజస్సు, వాయువు, మనస్సు, పృథివి, ఆకాశము అనే 
ఐదు తత్వాలకు సంబంధించిన రెండవ ఖండాన్ని కామరాజకూటమి 
అంటారు. అదే సూర్యఖండము. విద్య, మహేశ్వరి, పర, ఆత్మ, సదాశివ 
24 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


తత్స్వాలకు సంబంధించిన మూడవ ఖండాన్ని శక్తికూటమి అంటారు. 
అదే చంద్రఖందము. ఇక్కడ (ప్రతిఖండానికి చివర (హ్రీంకారము 
చెప్పబడింది. ఈ రకంగా పదిహేను అక్షరములు గలది ఈ మంత్రము. 
పంచదశి మహామంత్రానికి దక్షిణామూర్తి బుషి పంక్తి ఛందస్సు, లలితా 
త్రిపుర సుందరి దేవత, క ఏ ఈ ల హ్రీం । బీజం | హసకహల హ్రీం, 
శక్తి, సకల హ్రీం | కీలకము న్యాసము 1. క ఏ ఈ ల హ్రీం 2. హసకహల 
హీం। 3. సకల హ్రీం. 4 కఏ ఈల హీం 5. హసక హల హ్రీం 6. సకల 
హ్రీం. మంత్రము-క ఏ ఈల హ్రీం। హసకహలహ్రీం[సకల హ్రీం॥ 

ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మొదటి కూటమిని రెండవ కూటమి 
తోను, రెండవ కూటమిని మూడవ కూటమితోను కలిపి ఉచ్చరించాలి. 


పంచదశి మహామంత్రాన్ని మొత్తం నాలుగు బీజాలుగా లెక్కపెట్టాలి. 
ఇందులో మూడు కూటములు, మూడు బీజాలు, మంత్రము మొత్తము 
కలిపి ఒక బీజము. 

మొదటి కూటమి సృష్టి రూపము, రెండవ కూటమి స్థితిరూపము, 
మూడవ కూటమి సంహార రూపము, సమిష్టి కూటమి తిరోదాన అనుగ్రహ 
రూపము సృష్టి స్థితి సంహారాలు ఒక్కొక్కటి మూడు విధాలు. అది 
ప్రతికూటమిలోనూ మూడు రకాలుగా ఉంటుంది. 

1. సృష్టి సృష్టి సృష్టి స్థితి, సృ 

2. స్థితి సృష్టి స్థితి స్థితి, స్థితి సంహారము. 

3. సంహారసృష్టి సంహారస్థితి, సంహార సంహారము 

వీటన్నింటికీ త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు), త్రిశక్తులు 
(భారతి, పృథివి, రుద్రాణి) అధిపతులు. 


డా॥ క్రోవి పార్థసారథి 25 


ఈ ఆరుగురూ పంచదశి మహామంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి 
దేవతలై ఉన్నారు. 


ప్రథమకూటమిలో : 
కకారము - బ్రహ్మ 
ఏకారము - భారతి 
ఈకారము - విష్ణువు 
లకారము - పృథివి 
హీంకారములోని హకారము - రుద్రుడు 
రకారము - రుద్రాణి 


రెండవ కూటమిలోని రెండవ హకారాన్ని మూడవ కూటమిలో 
మొదట చేర్చినట్లెతే రెండు మూడు కూటములు ఒకటే అవుతాయి. అప్పుడు. 


హకారము - బ్రహ్మ 
సకారము - భారతి 
కకారము - విష్ణువు 
లకారము - పృథివి 
హ్రీంకారములోని హకారము - రుద్రుడు 
రకారము - రుద్రాణి 


ఈ రకంగా పంచదశి మహామంత్రానికి (త్రిమూర్తులు, త్రిశక్తులే 
అధిదేవతలు. అంటే ఈ మంత్రానికి సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ 
పరమేశ్వరియే అధిదేవత. పంచీకరణ జరిగినప్పుడు పంచభూతాలు 
పదిహేను భాగాలయినాయి. ఆ పదిహేను భాగాలే పంచదశి మహామంత్రం 
లోని పదిహేను బీజములు. 


26 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


షోడశీ మహామంత్రము : పరమేశ్వరిని జపించే మంత్రాలలో షోడశి 
మహామంత్రము అతిముఖ్యమైనది. దీన్నే మహాషోడశి అని కూడా 
అంటారు. ఇది ఇరవై ఎనిమిది అక్షరాలు గల మంత్రం. ప్రణవము అంటే 
- ఓంకారము. ఇది పరమేశ్వర స్వరూపం. అలాగే పరమేశ్వరి 
స్వరూపమయిన ప్రణవాలు ఐదు ఉన్నాయి. శ్రీం హ్రీం క్షీం ఐం సౌః ఈ 
ఐదింటినీ శక్తి ప్రణవాలు అంటారు. 

పంచదశి మహామంత్రానికి ముందు ఎనిమిది, తరువాత ఐదు 
బీజాలు చేర్చినట్లెతే అది మహాషోడశి అవుతుంది. ఈ శక్తి ప్రణవాలు 
పంచదశి మహామంత్రానికి ముందు అనులోమంగానూ, తరువాత 
విలోమంగాను చేర్చాలి. ఈ రకంగా చేసినట్లైతే పంచదశి మంత్రానికి 
ముందు ఎనిమిది, తరువాత ఐదు వెరసి పదమూడు బీజాలు, పంచదశి 
మంత్రంలోని మూడు ఖండాలను మూడు బీజాలుగా లెక్కించాలి. అప్పుడు 
మొత్తం పదహారు అక్షరాలవుతాయి. ఇదే మహాషోడళి. ఈ మంత్రానికి 
దక్షిణామూర్తి బుషి పంక్తి ఛందస్సు, మహాత్రిపుర సుందరీ రాజరాజేశ్వరి 
దేవతా, క ఏ ఈల హ్రీం బీజం । సకల హ్రీం శక్తి । హసక హల హ్రీం 
కీలము. సౌభాగ్య విద్యా పంచదశి మూడు కూటములతోనూ రెండు 
ఆవృత్తులు న్యాసము ఉంటుంది. మంత్రము : 

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కఏ ఈల హ్రీం । 
హసకహల హ్రీం | సకల హ్రీం | సౌః ఐం క్షీం హ్రీం శ్రీం ॥ 

పరమేశ్వరి మంత్రజపం చేస్తే ఇహము, పరము కూడా లభిస్తాయి. 
అన్నాడు శ్రీమన్నారాయణుడు. 


డా॥ క్రోవి పార్ధసారథి 27 


ఆరవ అధ్యాయము (యంత్రము) 


“దేవాధిదేవా ! శ్రీమన్నారాయణా ! పరమేశ్వరిని మంత్రం ద్వారా 
జపించాలి అన్నావు. మరి ఆమెను అర్చించటానికి యంత్రము ఏదీ లేదా? 
ఉంటే దాని స్వరూపం వివరించవలసినది” అని అడిగాడు ఇంద్రుడు. 
పరమేశ్వరికి ప్రతిరూపమైన యంత్రాన్ని (శ్రీచక్రాన్ని) వివరిస్తున్నాడు 
శ్రీమన్నారాయణుడు. 

పరమేశ్వరికి ప్రతిరూపమైన యంత్రాన్నే “శ్రీచక్రము అంటారు. 
ఇందులో మొత్తం తొమ్మిది చక్రాలు ఉంటాయి. అవి వరుసగా బిందువు, 
త్రికోణము, అష్టకోణము, పదికోణాలు గల చక్రాలు రెండు, పద్నాలుగు 
కోణములు గల చక్రము, అష్టదళము, షోడశదళము, భూపురత్రయము. 


పరమేశ్వరి అంటే స్త్రీ మూర్తి అనిగాని, పరమేశ్వరుడు అంటే 
పురుషుడు అనిగాని అర్ధం కాదు. అది శివశక్తుల సమైక్యరూపము. 
పరమేశ్వరి ప్రతిరూపమే శ్రీచక్రము. అంటే ఇది శివశక్తుల సంగమస్థానము. 
ఇందులో శివచక్రాలు నాలుగు, శక్తి చక్రాలు ఐదు వెరసి తొమ్మిది 
చక్రాలున్నాయి. వీటిలో (త్రికోణము, అష్టకోణము దశారద్వయము, 
చతుర్దశారము శక్తిచక్రాలు. కాగా బిందువు, అష్టదళము, షోడశదళము, 
భూపురము శివచక్రాలు. ఈ చక్రాలు అన్నీ విడివిడిగా ఉండవు. వీటికి 
అవినాభావ సంబంధమున్నది. 


త్రికోణమందు - బిందువు 

అష్టకోణమందు - అష్టదళపద్మము 

దశారయుగ్మమందు - షోడశదళ పద్మము 

చతుర్దశారమందు - భూపురము సంయోగము చెంది ఉంటాయి. 
ల్‌ లలితారహన్యోపనివత్తు 


Lalitha 01 (2nd Proof) 


శ్రీచక్రంలో ఉండే తొమ్మిది చక్రాలనే విడివిడిగా తొమ్మిది ఆవరణలు 
అంటారు. 

1. మొదటి ఆవరణ : దీన్నే భూపురము అంటారు. ఇందులో మూడు 
రేఖలు ఉంటాయి. దీని పేరు తైలోక్యమోహన చక్రము. 

2. రెండవ ఆవరణ: ఇది షోడశదళ పద్మము. పదహారు దళాలుగల 
పద్మము. దీన్ని సర్వాశాపరిపూరక చక్రము అంటారు. 

3. మూడవ ఆవరణ : అష్టదళ పద్మము ఎనిమిది దళాలు గల 
పద్మము. దీన్ని సర్వసంక్షోభణ చక్రము అంటారు. 

4. నాల్గవ ఆవరణ : చతుర్దశారము. పద్నాలుగు కోణాలు గల 
పద్మము. దీన్ని సర్వసౌభాగ్యదాయక చక్రము అంటారు. 

5. ఐదవ ఆవరణ : బహిర్దశారము. పదికోణాలు గల చక్రము. దీన్ని 
సర్వార్థ సాధక చక్రము అంటారు. 

6. ఆరవ ఆవరణ : అంతర్జశారము. పదికోణాలు గల చక్రము. 
దీన్ని సర్వరక్షాకర చక్రము అంటారు. 

7. ఏడవ ఆవరణ : అష్టకోణము. ఎనిమిది కోణాలు గల చక్రము. 
దీన్ని సర్వరోగహర చక్రము అంటారు. 

8. ఎనిమిదవ ఆవరణ : (త్రికోణము. మూడు కోణాలు గల చక్రము. 
దీన్ని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. 

9. తొమ్మిదవ ఆవరణ : బిందువు. దీన్ని సర్వానందమయ చక్రము 
అంటారు. 

శ్రీచక్రంలో మూడు వృత్తాలు కూడా ఉంటాయి. అవి భూపురానికి, 
షోడశదలానికీ మధ్యన ఉంటాయి. 
డా॥క్రోవి పార్థసారథి 29 


శ్రీచక్రంలో పంచభూతాలు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, 
కర్మేంద్రియాలు, మనస్సు, మాయ, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు 
అనే ఇరవై ఐదు తత్వాలున్నాయి. ఇరవై ఆరవ తత్త్వమే సాదాఖ్యకళ. 
అదే పరమేశ్వరి. శ్రీచక్రము (బ్రహ్మోండానికి ప్రతీక. చరాచర జగత్తుకూ 
ప్రతీక. జగత్తును సృష్టించటానికి కావలసిన పంచభూతాలు, తన్మాత్రలు 
ఇందులోనే ఉన్నాయి. అలాగే శ్రీచక్రము జగత్తునందు గల ఎనభై నాలుగు 
లక్షల జీవరాశికీ ప్రతీక. జీవులకు ఉండే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 
ఇందులో ఉన్నాయి. శ్రీచక్రము విశ్వమానవాళికి ప్రతీక. ఇతర జీవరాశికి 
లేనిది, మానవులకు మాత్రమే ఉన్నది అయిన ఆలోచించే శక్తిగల మనస్సు 
కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నది. అందుచేతనే శ్రీచక్రము చరాచర జగత్తుకు 
ప్రతీక. జగత్తులోని జీవరాశికి ప్రతీక, విశ్వమానవాళికి ప్రతీక. కాబట్టి 
శ్రీచక్రాన్ని అర్చించినట్లెతే చరాచర జగత్తునూ అర్చించినట్లె. ఎనభైనాలుగు 
లక్షల రకాల జీవరాశిని అర్చించినట్లే. విశ్వమానవాళినంతటినీ అర్చించినట్లే 


అంతేకాదు. శ్రీచక్రము అంటే సాక్షాత్తు మానవదేహమే. మానవ 
శరీరములోని 


బ్రహ్మరంధ్రము - బిందువు 

తలముందుభాగము - త్రికోణము 

లలాటము - అష్టకోణము 

'భూమధ్యము - అంతర్జశారము 

కంఠము - బహిర్దశారము 

హృదయము - చతుర్దశారము 

నాభి - అష్టదళపద్మము 

కటి (ప్రదేశము - షోడశదళ పద్మము 
30. శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


ఊరువులు - వృత్తత్రయము 
పాదాలు - భూపురము 
అంతేకాదు శ్రీచక్రానికి, మానవ దేహంలోని షట్బక్రాలకు కూడా 
ఐక్యత ఉన్నది. 
1. ఆధారచక్రానికి - త్రికోణంతో ఐక్యత 


2. స్వాధిష్టానానికి _- అష్టకోణంతో ఐక్యత 

8. మణిపూరానికి - అంతర్జశారంతో ఐక్యత 

4. అనాహతానికి - బహిర్దశారంతో ఐక్యత 

రః విశుద్ధి చక్రానికి - చతుర్దశారంతో ఐక్యత 

6. ఆజ్ఞాచక్రానికి - అష్టదళము, షోడశదళము, భూపురములతో ఐక్యత 
fis 


సహగస్రారానికి - బిందువుతో ఐక్యత 
ఈ రకంగా శ్రీచక్రము అంటే మానవదేహం తప్ప వేరు కాదు. 
శ్రీచక్రంలో ఇరవై నాలుగు సంధులు, ఇరవై ఎనిమిది మర్మస్థానాలు 
ఉన్నాయి. రెండు రేఖలు కలిసే స్థానాన్ని “సంధి” అంటారు. మూడు 
రేఖలు కలిసే స్థానాన్ని “మర్మస్థానము” అంటారు. 

శ్రీచక్రంలో మొత్తం నలభై ఐదు కోణాలుంటాయి. త్రికోణంలో 
మూడు, అష్టకోణంలో ఎనిమిది, అంతర్జశారంలో పది, బహిర్దశారంలో 
పది, చతుర్దశారంలో పద్నాలుగు వెరసి శ్రీచక్రంలోని కోణాలు నలభై 
ఐదు. అంతేకాక శ్రీచక్రం భూప్రస్తారము, మేరుప్రస్తారము, కైలాస 
ప్రసారము అని మూడు ప్రస్తారాలుగా ఉంటుంది. 

శ్రీచక్రంలోని వివిధ ఆవరణలలోను వివిధ రకాలైన దేవతలుంటారు. 
ముందుగా 


డా॥ క్రోవి పార్థసారథి 31 


ప్రథమావరణ : ఇది భూతత్తాత్మకము. నాలుగువైపులా ద్వారాలు 
కలిగి, చతురస్రంగా ఉంటుంది. ఇందులో మూడు రేఖలు ఉంటాయి. 

ప్రథమరేఖలో : అష్టసిద్ధులు, ద్వితీయ రేఖలో బ్రాహ్మి మొదలైన 
అష్టమాతృకలు, తృతీయ రేఖలో సర్వసంక్షోభిణి మొదలైన దేవతలుంటారు. 

ద్వితీయావరణ : చంద్రకళా స్వరూపము ఇందులో చంద్రునియొక్క 
పదహారు కళలు ఉంటాయి. ఇందులో కామాకర్షిణి మొదలైన ఆకర్షణ 
దేవతలుంటారు. 

తృతీయావరణ : అష్టమూర్యాత్మకము. ఇందులో అనంగకుసుమ 
మొదలైన దేవతలుంటారు. 

చతుర్జావరణ : చతుర్దశ భువనాత్మకము. ఇందులో సర్వసంక్షోభిణి 
మొదలైన దేవతలుంటారు. 

పంచమావరణ : దశావతారాత్మకము. ఇందులో సర్వసిద్ధిప్రద 
మొదలైన దేవతలుంటారు. 

షష్ట్యావరణ : దశకళాత్మకము. ఇందులో సర్వజ్ఞ మొదలైన 
దేవతలుంటారు. 

సప్తమావరణ : అష్టమూర్యాత్మకము. ఇందులో వశిన్యాది 
దేవతలుంటారు. 

అష్టమావరణ : త్రిగుణాత్మకము. ఇందులో కామేశ్వరి, వజ్రేశ్వరి, 
భగమాలిని అనే దేవతలుంటారు. 

నవమావరణ : బిందువు. పరబ్రహ్మ స్వరూపము ఇక్కడ శివశక్తులు 
ఉంటారు. 


శ్రీచక్రానికి రెండు రకాలుగా అర్చన చెయ్యవచ్చు. 
32 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


1. సృష్టిపూజ : బిందువు దగ్గర మొదలుపెట్టి భూపురందాకా తొమ్మది 
ఆవరణలను అర్చించటం. 

2. సంహారపూజ : భూపురం దగ్గర మొదలుపెట్టి బిందువుదాకా 
తొమ్మిది ఆవరణలను అర్చించటం. మేరు ప్రస్తారం మీద సృష్టిపూజ, 
కైలాసప్రస్తారం మీద సంహార పూజ చెయ్యాలి. 

జగత్తు సృష్టి జరిగేటప్పుడు పంచభూతాలు పంచీకరణ చెంది 
పదిహేను భాగాలయినాయి. ఆ పదిహేను భాగాలే పంచదశి మహామంత్రం 
లోని పదిహేను బీజాక్షరాలు. 

పంచదశి మహామంత్రంలో మొత్తం తొమ్మిది అక్షరాలే ఉన్నాయి. 
(ఒకసారి లెక్కించిన దానిని మళ్ళీ లెక్కపెట్టకూడదు) ఈ తొమ్మిది 
అక్షరాలవల్లనే తొమ్మిది ఆవరణలు గల శ్రీచక్రము ఏర్పడింది. అవి 
లకారము _ : పృథివీ బీజము. దీనివల్ల భూపురము వచ్చింది. 
సకారము  : చంద్ర బీజము. దీనివల్ల షోడశదళము వచ్చింది. 
హకారము : ఆకాశబీజము. దీనివల్ల అష్టదళము వచ్చింది. 
ఏకారము _ : శక్తి బీజము. దీనివల్ల బహిర్దశారము వచ్చింది. 
రకారము _ : అగ్ని బీజము. దీనివల్ల అంతర్దశారము వచ్చింది. 
ఈకారము : మాయాబీజము. దీనివల్ల చతుర్దశారము వచ్చింది. 
కకారము : మన్మథబీజము. దీనివల్ల అష్టకోణము వచ్చింది. 
అర్ధచంద్రము : ఇదే నాదము. దీనివల్ల (త్రికోణం వచ్చింది. 
బిందువు : పరబ్రహ్మోత్మకము. దీనినుంచి శివశక్తుల స్వరూపమైన 

బిందువు వచ్చింది. 


అ ౦ రాలా ప ల కం గ 


డా॥ క్రోవి పార్థసారథి 33 


ఈ రకంగా పంచదశి మహామం[త్రము నుంచే శ్రీచక్రము 
ఆవిర్భవించింది. అంటే ఆ పరమేశ్వరి యొక్క యంత్రము, మంత్రము 
రెండూ ఒక్కటే. ఆ తరువాత భక్తులకోసం ఆ దేవి నాలుగు భుజములతో 
ఒకరూపం ధరించి సాకార అయింది. అన్నాడు శ్రీమన్నారాయణుడు. 


ఏడవ అధ్యాయము (ముక్తి 


“శ్రీమన్నారాయణా ! పరమేశ్వరి యొక్క మంత్రాన్ని వివరించావు. 
ఆమెకు ప్రతిరూపమైన యంత్రము, శ్రీచక్రాన్ని వివరించావు. ఆ 
పరమేశ్వరిని అర్చించి తరించాలంటే, మోక్షము సాధించాలంటే మార్గం 
ఏమిటో వివరించవలసింది” అన్నారు దేవతలంతా ముక్తకంఠంతో. ఆ 
మాటలు విన్న శ్రీమన్నారాయణుడు చెప్పటం మొదలుపెట్టాడు. 


దేవతలారా ! పరమేశ్వరి అర్బనావిధానం రెండురకాలుగా ఉంటుంది. 
1.బాహ్యపూజ 2. అంతఃపూజ. బాహ్యపూజ అంటే పరమేశ్వరి ప్రతిమను 
గాని, ఆమెకు ప్రతిరూపమైన యంత్రాన్నిగాని ఎదురుగా ఉంచుకుని, 
దేవత వేరు, నేను వేరు అనే భావంతో పూజించటం. ఇది లౌకికవాదులు 
చేస్తారు. ఇక రెండవది అంతఃపూజ. సాధకుడు తన శరీరాన్నే శ్రీచక్రంగా 
భావించి, తానే పరమేశ్వరి స్వరూపాన్ని అనే భావనతో అర్చన చేస్తాడు. 
ఇది ముక్తికి మార్గము. ఇది కేవలము జ్ఞానులకు మాత్రమే సాధ్యము. 

సాధకుడు నేను, నాది అనే అహంకార మమకారాలను వదలి 
వెయ్యాలి. అరి షడ్వర్లాలను జయించాలి. అప్పుడు ఈ జగత్తంతా ఒకటిగానే 
కనిపిస్తుంది. అందులో తేడాలుండవు. తరతమ భేదాలుండవు. అటువంటి 
స్థితిలో ఈ సృష్టి అంతా నావల్లనే జరుగుతోంది. సృష్టిస్థితి లయ కారకుడను 


34 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


నేనే. ఈ జగత్తు అంతా నాలోనే ఇమిడి ఉన్నది. సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నానుంచే ఆవిర్భవిస్తున్నాయి. నేనే పరబ్రహ్మ 
స్వరూపాన్ని అని త్రికరణశుద్ధిగా భావిస్తాడు. అటువంటివాడే జ్ఞాని. 

అమృతపానం చేసేవాడికి పాలతో ప్రయోజనం ఉండదు. అలాగే 
జ్ఞానమనే అమృతాన్ని సంపాదించిన వాడికి కర్తవ్యము ఏదీ ఉండదు 
ఆత్మ జ్ఞాని, తత్త్వవేత్త, అనబడతాడు. అతడు అంతటా వ్యాపించ 
గలుగుతాడు. అతడు శరీరము ధరించి ఉన్నప్పటికీ, శరీరము లేనివాడిగానే 
లెక్క అతడు సర్వసన్యాసి. సర్వ సంఘ పరిత్యాగి. వంటి మీద బట్టలు 
కట్టుకోడు, స్నానం చెయ్యడు. తిండి తినడు, నీరు త్రాగడు. ఒకచోట 
స్థిరంగా ఉండడు. పిచ్చివాడిలాగా దేశాల వెంట తిరుగుతుంటాడు. 
ఎవరితోనూ మాట్లాడడు. ఒంటరి జీవనం చేస్తుంటాడు. ఎక్కువగా 
అరణ్యాలలోను, ఒంటరి ప్రదేశాలలోనూ సంచరిస్తూ నిరంతరము 
ఆత్మధ్యానం చేస్తుంటాడు. అతడికి సంకల్ప వికల్పాలుండవు. అతడు 
సర్వశాస్త్ర పండితుడు. కాని ఏమీ తెలియనివాడు. శిష్టాచారుడు. కాని ఏ 
ఆచారము పాటించడు. కర్మలు చెయ్యటంలో నిమ్హాతుడు. కాని ఏ కర్మలు 
చెయ్యడు. భూత భవిష్యద్వర్తమానాలు పూర్తిగా తెలిసినవాడు. కాని ఏమీ 
తెలియనివాడు. తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. 
ఆత్మసాక్షాత్మారము పొందినవాడు. జీవన్ముక్తుడు. ఈ శరీరాన్ని వదలి 
గాలిలోగాలిలాగా, నీటిలో నీరులాగా, కాంతిలో కాంతిలాగా పరమాత్మలో 
లీనమవటానికి సిద్ధంగా ఉన్నవాడు. పండిపోయి రాలిపోవటానికి సిద్ధంగా 
ఉన్నవాడు. విదేహముక్తి లభించగానే అంటే దేహాన్ని విడిచిపెట్టగానే 
పరమాత్మలో లీనమవుతాడు. అదే మోక్షము, అదే సాయుజ్యము, అదే 
కైవల్యము. అదే ముక్తి. జీవాత్మ పరమాత్మల ఏకీభావము. 


డా॥ క్రోవి పార్థసారథి 35 


దేవతలారా ! ముక్తి అంటే విముక్తి. అదే ఐహిక బంధనాల నుండి 
విముక్తి పొందటం. మానవుడికి ఉన్న శత్రువులలో ముఖ్యమైనవి 
రాగద్వేషాలు. రాగము అంటే అనురాగము. ఏదైనా ఒకవస్తువు పట్ల 
లేదా ఒక వ్యక్తిపట్ల ఉండే అపేక్ష బలమైన కోరిక. ఆ కోరిక తీరకపోతే, 
ద్వేషం పెరుగుతుంది. రాగము అనేది జీవిని బంధించి వేస్తుంది. ద్వేషము 
ఇంకొకరిని బాధిస్తుంది. ఇవి ఉన్నంతవరకు మానవుడు దేన్నీ సాధించలేడు. 
అసత్యాన్ని సత్యమనుకుని భ్రమపడుతుంటాడు. అందుచేత ముందుగా 
రాగద్వేషాలను జయించాలి. మనసును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. 
మనస్సే సంకల్ప వికల్పాలకు కారణం. కాబట్టి మనసును జయించాలి. 
మననును నశింవచెయ్యాలి. అమునస్మయోగము సాధించాలి. 
అమనస్మయోగము సాధించినవాడే మహాజ్ఞాని. సాక్షాత్తు పరమేశ్వరుడు. 
ఈ ఉపనిషత్తును విన్నంత మాత్రంచేతనే జన్మజన్మల పాపము నశించి 
పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. అంటూ “లలితా రహస్యోపనిషత్తు” 
ను పూర్తి చేశాడు శ్రీమన్నారాయణుడు. 

శ్రీ క్రోవి వురుషోత్తమశర్చ, శ్రీమతి లక్షీనరసమృగార్ల పౌత్రుడు 
శ్రీ క్రోవి కృష్ణమూర్తి, శ్రీమతి సత్యపర్వత వర్థనమ్మగార్హ జ్యోష్టవుత్రుడు 

వారితన గోత్రికుడు పరమానంద నాథ” దీక్షా నామధేయుడు అయిన 

(క్రోవి పార్థసారథి సర్వజనామోదము పొందునట్లుగా వ్రాసిన 

తన న్వవ్నద్ధుశ్వమైన “అలితారహాస్యోపనిషత్తు” సమాప్తము 

ఓం తత్సత్‌ 


36 శ్రీ లలితారహస్యోపనిషత్తు 


Lalitha 01 (2nd Proof) 


డా॥ క్రోవి పార్ధసారథి 


11 


